నిస్టిట్యూట్‌, 41-1/8- 134, 


తుతాడ-520 013. 
ordpress.com/ 


9}n}nsu| adA| ౮౦10 


iron Type Institute 


వటింం VY SAVY ఆల ఆటో 


శ్రీ దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రము 
- భాలార్భముతో జు 


ఈ స్తోత్రము నందలి ప్రతి శ్లోకంలోని మొదటి అక్షరములు వరుసగా చేర్చినచో 
“ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చ స్వాహా ” 
అను దక్షిణామూర్తి మహా మంత్రమగును. 


01. ఓమిత్యేతద్యస్య బుధైర్నామగృహీతం 
యద్భాసేదం భాతి సమస్తం వియదాది। 
యన్యాజ్ఞాతః స్వస్వపదనా విధిముఖ్యా 
తం ప్రత్రజ్బం దక్షిణవక్త్రం కలయామి! 


ఓంకారనామముతో పండితులచే పిలువబడువాడు - తన కాంతిచే ఆకాశము 
మొదలైన సమస్త ప్రపంచమును ప్రకాశింప చేయువాడు - తన ఆజ్ఞచే బ్రహ్మ మొదలైన 
వారిని వారీ వారి పదవృఅలో నిలుపు చున్నవాడు - ఈ ప్రపంచము కంటే వేరుగా 
ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


02. న(మాంగాణాం భక్తిమతాం యః పురువార్ధ్థాన 
దత్వా క్షిప్రం హన్తి చ తత్పర్వవిపత్తీః 
పాదాంభోజాధస్తనితాపస్మ తిమిశం 
తం ప్రత్రజ్బం దవ్షిణవక్ష్రం కలయామి॥ 


భక్తులకు ధర్మార్ధ కామ మోక్షముల నొసగి వారి ఆపదలన్నిటినీ వెనువెంటనే | 
పోగొట్టువాడు - భక్తుల అజ్ఞానమును పారద్రోలువాడు - ఈ ప్రపంచము కంటే | 
వేరుగా ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని సేవించు చున్నాను. క్షి 


Kiron Type Institute 


03. మోహధ్వస్వై వైణికవైయాసికిముఖ్యాః 

|, సంవిన్ముధ్రాపుస్తకవీణాక్షగుణాన్యమ్‌। 
హస్తాంభోజైర్చిభతమరాధితవన్నః 

తం ప్రత్రజ్బం దక్షిణవక్త్రం కలయామి! 


నారదుడు, శుకుడు మొదలైన మహర్షులు తమ అజ్ఞానమును పోగొట్టు కొనుటకై 
జ్ఞానముద్ర, పుస్తకము, వీణ, జపమాలలను నాలుగు చేతులలో ధరించిన ఏ స్వామిని 
ఆరాధించినారో అట్టి దేవుడు - ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించు చున్నవాడగు 
దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


04. ఖభద్రారూఢం భద్రదమారాధయిత్యూణాం 
భక్తిశద్దాపూర్వకమిశం (మ్రణమని! 
ఆదిత్యా యం వాంఛితసిద్ధ్వే కరుణాబ్టిం 
తం ప్రత్రజ్బం దక్షిణవక్త్రం కలయామి! 
వృషభవాహనుడు, తన నారాధించువారికి మంగళముల నొసగువాడు, తమ 
కోరికలు తీరుటకై దేవతలచేత కూడ భక్తి శ్రద్ధలతో నమస్మరింపబడు కరుణాసముద్రుడు, 


- ఈ (ప్రపంచము కంటే వేరుగా (ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని సెవించు 
చున్నాను. 


05. గర్భాన్తస్టాః ప్రాణిన ఏతే భవపాశ 
చ్చేదే దక్షం నిశ్చితవన్త శరణమ్‌ యమ్‌! 
ఆరాధ్యాం[ఘ్రిప్రస్ఫురదంభోరుహయుగ్మం 
తం ప్రత్రజ్బం దక్షిణవ|క్రం కలయామి! 


Kiron Type Institute 


పరమాత్మ గర్భమునందున్న సమస్త ప్రాణులు తమ సంసార బంధమును 
శేదించుటకు ఏ స్వామిని సమర్భునిగా నిశ్చయించినారో అట్టిదేవుని పాద పద్మములను 
పూజించి - ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని 
సేవించు చున్నాను. 


09. రుక్రం ధన్వాః సంసృతివార్ధరతిమాత్రాత్‌ 
ఫీతాః సన్తః పూర్ణశశాంకద్యుతి యస్య 
సేవన్తేధ్యాసీనమనన్తం వటమూలం 
తం ప్రత్ర్యఇం దక్షిణవ|క్రం కలయామి॥ 


అంతులేని సంసారసముద్రమును దాటలేక భయపడువారు ఏస్వామి యొక్క 
పూర్ణచంద్రుని వంటి ముఖమును చూచి ధన్యులై మర్రిచెట్టుక్రింద కూర్చున్న ఆయనను 
సేవించుచున్నారో, అట్టి దేవుడు - ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించు 
చున్నవాడగు దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


10. తేజఃస్తోమైరంగద సంఘట్టిత భాస్వన్‌ 
మాణిక్యోల్టెర్భాసి తవి శ్వోరుచిరైర్యః। 
తేజోమూర్తిం ఖానిలతేజః ప్రముఖాబ్టిం 
తం ప్రత్ర్యఇం దక్షిణవ|క్రం కలయామి॥ 


తాను ధరించిన ఆభరణములలోని మాణిక్య కాంతులచే లోకము లన్నింటినీ 
(ప్రకాశింప చేయుచున్నవాడు - ఆకాశము, వాయువు, అగ్ని జలము, భూమి మొదలైన 
వాటికి నిలయమైనవాడు - ఈ ప్రపంచము కంటే వేరుగా (ప్రకాశించు చున్నవాడగు 
దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


Kiron Type Institute 


: 11. అధ్వాజ్యాదిద్రవ్యకకర్మాణ్యఫీలాని 
| శ్యక్వా కాంక్షాం కర్మఫలేష్వత్ర కరోతి 

యజ్ఞిజ్ఞాసాం రూపఫలాళ్థి క్రితిదేవః 

తం ప్రత్రజ్బం దక్షిణవకక్రం కలయామి! 

పండితుడు కర్మఫలమును విడచి ఏదేవుని తత్త్వమును తెలుసుకోవలెనను 
కోరికలతో అభిషేకము, హోమము, మొదలైన సత్మర్మలను చేయుచున్నాడో అట్టి దేవుడు 


- ఈ (ప్రపంచము కంటే వేరుగా (ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని సేవించు 
చున్నాను. 


12. విప్రం లోకే యం భజమానః పృథుపుణ్యః 

ప్రధ్వన్తాధిః ప్రోయ్టితసంసృత్యఖీలార్షిః 

ప్రత్యగ్భూతం బ్రహ్మ పరం సనమతే చ 

తం ప్రత్రజ్బం దక్షిణవక్త్రం కలయామి! 

ఏ స్వామిని పూజించిన మానవుడు మిక్కిలి పుణ్యవంతుడై ఈ లోకము నందలి 
సమస్త దుఃఖములనుండి విముక్తుడై పరబ్రహ్మానందమును అనుభవించు చున్నాడో 


అట్టి దేవుడు - ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని 
సేవించు చున్నాను. 


1s ణానేత్వేవం యన్మనుమధ్యస్థితవర్ధాన్‌ 
భక్తాః కాలే వర్గగ్భహీత్యై ప్రజపన్నః। 
మోదన్తే సంప్రాప్తసమస్తశ్రుతితన్రాః 
తం ప్రత్రజ్బం దక్షిణవక్త్రం కలయామి! 


Kiron Type Institute 


భక్తులు ఏ దక్షిణామూర్తి మహామంత్రము మధ్యలో ఉన్న వర్ణములను “ ణా ” 
అని “న ” అని సమయానుగుణంగా జపించుచూ సమస్తవేద రహస్యములను తెలుసుకొని 
ఆనందించుచున్నారో అట్టి దేవుడు - ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించు 
చున్నవాడగు దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


14౬ రమూర్తిశ్చాయానిర్దితమందాకినికుంద 
ప్రాలయాంభోరాశిసుధాభూతి సురేభా। 
యస్వాభ్రాభాహాసవిధౌ దక్షశిరోధిః 
తం ప్రత్రఇుం దక్షిణవ|క్రం కలయామి॥ 


గంగ, మల్లె, మంచు, సముద్రములోని అమృతము, విభూతి, ఐరావతము వీటి 
నన్నిటినీ మించిన తెల్లని శరీరము కలవాడు - తన నవ్వుచే దక్షప్రజాపతి ముఖమును 
నల్లని మబ్బువలే కాంతిహీనముగా చేయువాడు - ఈ ప్రపంచము కంటే వేరుగా 
ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


15. తేప్తస్వర్ణచ్చాయజటాజూటకటాహ 

ప్రోద్యద్వీచివల్లి విరాజత్సురసింధుమ్‌। 

నిత్యం సూక్ష్మం నిత్యనిరస్తాఖిలదోషం 

తం ప్రత్రఇుం దక్షిణవకక్రం కలయామి॥ 

బంగారువన్నె కల జటాజూటమందు ఎగసిపడుచున్న గంగను ధరించినవాడు 
- నిత్యమైనవాడు - సూక్ష్మస్వరూపుడు - సమస్త దోషములను తొలగించువాడు - 


ఈ ప్రపంచము కంటే వేరుగా (ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని సేవించు 
చున్నాను. 


Kiron Type Institute 


16. యేన జ్ఞాతెనైవ సమస్తం విదితం స్యాత్‌ 
"|| _యస్మాదన్యద్వస్తు జగత్యాం శశశృ్ళబ్దమ్‌। 

యం ప్రాప్రానాం నాస్తి పరం (ప్రాహ్వమనాదిం 

తం ప్రత్రజ్బం దక్షిణవక్త్రం కలయామి! 

ఏ స్వామిని గురించి తెలుసుకొన్నచో సమస్తము తెలియబడునో - ఎవని కంటే 
వేరైనది ఈ ప్రపంచమునందేదీ లేదో - ఎవనిని పొందినవారికి వేరే పొందవలసినదేదీ 


ఉండదో - అనాదియైనవాడు - ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించు చున్నవాడగు 
దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


17. మత్తో మారో యస్య లలాటాక్షిభవాగ్ని 
స్పూర్దత్మీల ప్రోషిత భస్మీకృతదే హః 


తదృ్భస్మాసీద్యస్య సుజాతః పటవాసః 

తం ప్రత్రజ్బం దక్షిణవ|క్రం కలయామి! 

మదించిన మన్మథుని తన మూడవ కంటినుండి ఉద్భవించిన అగ్ని జ్వాలలచే 
దహించి - ఆ బూడిదను శరీరముపై పూసుకున్నవాడు - ఈ ప్రపంచము కంటే 
వేరుగా ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 
18. హ్మంభోరాశౌ సంసృతిరూపే లుఠతాం తత్‌ 

పారం గన్తుం యత్సదభక్తిర్భఢనౌకా। 

సర్వారాధ్యం సర్వగమానన్లపయోధిం 

తం ప్రత్రజ్బం దక్షిణవకక్రం కలయామి! 


Kiron Type Institute 


సంసార సముద్రమునందు కొట్టుకుపోవుచున్న జనులు దరిజేరుటకు దక్షిణామూర్తి 
పాదములపై భక్తియే ధృఢమైన నౌక - అందరిచే ఆరాధింపబడువాడు, అంతటా 
ఉన్నవాడు, ఆనందసముదుడు - ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించు 
చున్నవాడగు దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


19. మేధావీ న్యాదిన్గువతంసం ధృతవీణం 

కర్పూరాభం పుస్తకహస్తం కమలాక్షమ్‌। 

చిత్తే ధ్వాయన్‌యస్య వపుర్హాన్‌నిమిమార్దం 

తం ప్రత్రఇుం దక్షిణవ|క్రం కలయామి॥ 

తలపై చంద్రుని అలంకరించుకున్నవాడు - వీణను ధరించినవాడు - కర్పూరము 
వంటి వర్ణము కలవాడు - పుస్తకమును పట్టుకున్నవాడు - కమలములవంటి కన్నులు 
కలవాడు అగు ఏ స్వామిని అర్ధ నిముషమైననూ ధ్యానించి మానవుడు మేధావియగునో 


అట్టి దేవుడు - ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని 
సేవించు చున్నాను. 


20. థామ్నాం ధామ ఫ్రాధరుచినాం పరమం యత్‌ 


సూర్యాదీనాం యస్య స హేతుర్దగదాదేః। 
ఏతావాన్యో యస్య న సర్వేశ్వరమీడ్యం 
తం ప్రత్ర్యఇం దక్షిణవకక్రం కలయామి॥ 


గొప్ప కాంతిగల సూర్యుడు మొదలైనవారిని సైతం ప్రకాశింప చేయువాడు - 
ప్రపంచమును సృష్టించువాడు - సమస్త జగత్తును వాలించువాడు - ఈ ప్రపంచము 
కంటే వేరుగా ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


Kiron Type Institute 


. 21. ప్రత్యాహార ప్రాణనిరోధాదిస మర్దెః 
ప బక్తెర్థాన్తెః సంయతచిత్తెర్యతమానైః 

స్వాత్మత్వేన జ్ఞాయత ఏవ త్వరయా యః 

తం ప్రత్రజ్బం దక్షిణవక్త్రం కలయామి! 

ప్రత్యాహారము, ప్రాణాయామము మొదలైనవి చేయువారు, భక్తులు, ఇంద్రియము 
లను జయించువారు, స్థిరచిత్తులు, యోగులు అగువారికి తమయందే కనబడు 


చున్నవాడు - ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని 
సేవించు చున్నాను. 


22. జ్లాంశీభూతా[న్రాణిన ఏతాన్ఫలదాతా 
చిత్తాన్తఃస్థః పైరయతి స్వే సకలెపి; 


కృత్వే దేవః ప్రాక్తనకర్మానుసరః సం 

తం ప్రత్రజ్బం దక్షిణవ|క్రం కలయామి! 

పరమాత్మ యొక్క అంశలైన జీవుల మనస్సునందుండి, వారి పూర్వకర్మల 
ననుసరించి ఫలితముల నిచ్చుచూ మోక్షము పొందు ప్రయత్నమునకై ప్రేరేపించువాడు 


- ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని సెవించు 
చున్నాను. 


23. ర్రుజ్ఞామాత్రం ప్రాపితసంవిన్నిజభక్తం 
ప్రాణాక్షాదేః పైరయితారం ప్రణవార్ధమ్‌। 
ప్రాహుః ప్రాజ్ఞా యం విదితానుశ్రవతత్త్వాః 
తం ప్రత్రజ్బం దక్షిణవక్త్రం కలయామి! 


Kiron Type Institute 


వేద తత్త్వముల నెరిగిన పండితులు --- జ్ఞానస్వరూపుడు - తన భక్తులకు 
జ్ఞానమును ప్రసాదించువాడు - ప్రాణములను, ఇంద్రియములను (పైరేపించువాడు 
- ఓంకారమునకు అర్ధమైనవాడు - అని ఏ స్వామిని ప్రశంసించెదరో - ఈ ప్రపంచము 
కంటే వేరుగా ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


24. యుస్యాజ్ఞానాదేవ నృణాం సంసృతిబన్సా 

యస్య జ్ఞానాదెవ విమోక్షో భవతీతి; 

స్పష్టం బూతే వేదశిరో దేశికమాద్యం 

తం ప్రత్రఇుం దక్షిణవ|క్రం కలయామి! 

దక్షిణామూర్తియే ఆదిగురువని - ఆయనను తెలుసుకొనక పోవుట వలననే 
మానవులకు సంసార బంధము లేర్పడుచున్నవని - ఆయను తెలుసుకున్నంతనే మోక్షము 


కలుగునని వేదాంతము స్పష్టముగా చెప్పుచున్నది - ఈ (ప్రపంచము కంటే వేరుగా 
ప్రకాశించు చున్నవాడగు దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


25. శనన్నేవిద్వారూపపటెనైవ చ విశ్వం 
యత్రాధ్యస్తం జీవపరేశత్వమపిదమ్‌। 
భానోర్చానుష్వంబువదస్తాఖీిలభిదం 
తం ప్రత్రఇుం దక్షిణవకక్రం కలయామి॥ 


ఎడారిలో సూర్యకిరణములే నీరుగా కనబడును. అట్లే దక్షిణామూర్తి అవిద్యా 
రూపమైన వస్త్రముచే కప్పబడినప్పుడు ప్రపంచము, జీవుడు, పరమాత్మ అని భాసించును 
- ఏ దోషములు లేనివాడు - ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించు చున్నవాడగు 
దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


Kiron Type Institute 


2౬ స్వాపస్వప్నా జాగ్రదవస్థాపి న యత్ర 
ప్రాణశ్చతః సర్వగతోయః సకలాత్మా] 
కూటస్టో యః కేవలసచ్చిత్సుఖరూప 

తం ప్రత్రజ్బం దక్షిణవక్త్రం కలయామి! 


సర్వ వ్యాపియగు పరమాత్మకు గాఢనిద్ర, స్వప్నావస్థ, జాగ్రదావస్థలు లేవు. - 
(ప్రాణము, చిత్తములు లేవు. - సత్యము, జ్ఞానము, ఆనందములు తన స్వరూపముగా 
ఉన్న కూటస్టుడు - ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించు చున్నవాడగు 
దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


27. హాహత్యేవం విసయమీయుర్చ్ముని ముఖ్యా 
జాతే యస్మిన్‌ న్వాతృ్మతయానాత్మవిమోహః। 
ల్‌ 
ప్రత్యగ్ఫూతే బ్రహ్మణి యాతః కథమిత్ధం 
తం ప్రత్రజ్బం దక్షిణవక్త్రం కలయామి! 


పరబ్రహ్మ జ్ఞానము కలిగినంతనే, ఆత్మకానిదానిని ఆత్మగా భావించు తమ 
అజ్ఞానము నశించిపోయినదే! ఆహా! అని మునువరులు ఎస్వామిని దర్శించి 
ఆనందించెదరో అట్టి దేవుడు - ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించు చున్నవాడగు 
దక్షిణామూర్తిని సేవించు చున్నాను. 


Kiron Type Institute 


. 28. య్రైిషా రమ్ర్యైర్మత్తమయూరాభీధవృత్రెః 
|| _ ఆదౌ క్లుష్తా యన్మనువర్ణె ర్మునిభంగీ 
తామవైతాం దక్షిణవక్రః కృపయాసౌా 
వూరికుర్యాద్దెశికసషమ్రాట్‌ పరమాత్మా 
దక్షిణామూర్తి మంత్రములోని అక్షరములు (ప్రతి శ్లోకమునకు మొదటి ఉంచి, 
“మత్త మయూర వృత్తము” నందు రచించబడిన ఈ స్తోత్రము ఆ స్వామి యొక్క 


భంగిమను తెలియజేయుచున్నది. - గురుసామ్రాట్టు, పరమాత్మ యగు దక్షిణామూర్తి 
ఈ స్తోత్రము దయతో అంగీకరించుగాక! 


--ఇతి “శ్రీ శంకరాచార్య విరచిత ” 


“ శ్రీ దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రమ్‌ ” సంపూర్ణమ్‌ - - 


Kiron Type Institute 


౨1011906 adA] uouly 


iron Type Institute 


|| 


| 


